గౌరవనీయులైన ప్రధాన మంత్రి 
శ్రీ నరేంద్ర మోదీ 


Goverment Of India 


నేపథ్యం 


భారతదేశ విభజన దాని ప్రాథమిక రూపంలో ఒక ముందుచుపు లేని మానవ 
స్థానభ్రంశం మరియు బలవంతపు వలస కథ. 


పశ్చిమ పాకిస్తాన్‌ నుండి 6 మిలియన్ల మంది ముస్లిమేతరులు వెళ్లిపోయారు. మరియు 
మరో 6.5 మిలియన్ల మంది ముస్లింలు పంజాబ్‌, ఢిల్లీ మొదలైన (ప్రాంతాలనుండి 
పశ్చిమ పాకిస్తాన్లోకి తరలివెళ్లారు తూర్పు బెంగాల్‌ నుండి 2 మిలియన్ల మంది ముస్లిమే 
తరులు తరలివెళల్లినట్లు అంచనా (పాకిస్తాన్‌) మరియు తరువాత 1950లో మరో 2 
మిలియన్ల మంది ముస్లిమేతరులు పశ్చిమ (భారతదేశం) బెంగాల్లోకి తరలివచ్చారు 
పశ్చిమ బెంగాల్‌ నుంచి తరలి వెళ్లిన ముస్లింలు సంఖ్య లక్షన్నర ఉంటుందని అంచనా. 


మరణించిన వారి అంచనా 500,000 నుండి 1,000,000 వరకు ఉంటుంది . 
సాధారణంగా ఆమోదించబడిన సంఖ్య 500,000 వద్ద ఉంది. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 
అ 


aaa 
Goverment Of India 


“బిటేష్‌ పభుత్వం మధ్యవర్తిగా ఉంది 
మథ్వవర్తి కాకుండా” 


ఫిబ్రవరి 20 (1947) బ్రిటీష్‌ ప్రధాన మంత్రి క్లెమెంట్‌ అట్లీ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో 
ప్రభుత్వం ,అధికారం అప్పగించాలని నిర్ణయించిందని మరియు 30 జూన్‌ 1948లోపు 

భారతదేశాన్నివదిలివేయండి అని ప్రకటించారు. అయితే మొత్తం ప్రక్రియ దాదాపు ఒక 
సంవత్సరం పాటు లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ ఫార్వార్డ్‌ చేసాడు. మౌంట్బాటన్‌ మే 31, 1947 
న లండన్‌ నుండి అధికార బదిలీని ముందుకు తీసుకెళ్లడానికి ఉత్తరువులతో న్యూఢిల్లీకి 

తిరిగి వచ్చాడు.జూన్‌ 2, 1947 చారిత్రాత్మక సమావేశంలో ఈ ప్రణాళిక విసృతంగా 
అంగీకరించబడింది. భారతదేశ విభజన నిర్ణయం ముందస్తు షరతులా ఉంది. సాధారణ 
మరియు మరింత నిర్దిష్టంగా భారతదేశం వంటి దేశం మతపరమైన అనుసరణల 
ఆధారంగా విభజించబడాలి అన్న పథకంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. దేశ విభజ 
నలో నాయకులు తమ ఉజ్వల భవిష్యత్తును చూసుకున్నారు 


జవహర్లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, ఆచార్య కృష్ణానీ, సర్దార్‌ బల్టేవ్‌ సింగ్‌, సర్దార్లతో 
పాటు వైస్రాయ్‌ మౌంట్‌ బాటన్‌ అబ్బుర్‌ నిషర్‌, లియాఖత్‌ అలీ మరియు 
మొహమ్మద్‌ అలీ జిన్నా 


Goverment Of India 


చారితాత్సక ఆని కాన్నరన్స్‌: 
జాూంన్‌ 4, 1947 
3 
i అనేక ప్రశ్నల అనంతరం న్యూఢిల్లీలో 
We Are In గ Huny | హు విలేకరుల tae లార్డ్‌ 
T వ TUE మౌంట్‌ బాటన్‌ ప్రసంగించారు జూన్‌ 4, 
0 Quit ._ | 1947. వైస్రాయ్‌ ప్రకటించినట్లుగా 


మునుపటి షెడ్యూల్‌ కంటే దాదాపు ఒక 


iy) 110 DECIDE YOUR FATE AT ONE సంవత్సరం ముందుగా అధికార బదిలీకి 


: ప్రణాళిక రచించారు. ఇక్కడ జనాభా తరలింపు 

000000 0010 PRICES — ఇల ముఖ్యమైనది. వైదాయ్‌ సమాధానం. * 
= —— __— —.. వ్యక్తిగతంగా నేను ప్రజలు బయటకు వెళ్లడం 
కోసం మాట్లాడను వారికీ వారే సహజంగానే 
వారు వెళ్లే మార్గం ఏర్పడుతుంది. . 
fw ter 41 “(ది ట్రిబ్యూన్‌ జూన్‌ 5, 1947) 
సమయనుగుణంగానే 13 మిలియన్లకు 

“ పైగా ప్రజలు విభజన ఫలితంగా వలస 
శ వెళ్ళవలసి వచ్చింది. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


Goverment Of India 


చారిత్రాత్స్నక ప్రైస్‌ కాన్నరన్స్‌: 
జూన్‌ 4, 1947 


అఖిల భారత ముస్లిం లీగ్‌ విభజనపై 


ర్మానం చేసింది (ఇలఫ్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌ జూలై 5, 1947 


(డిజిటల్‌ ఫోటో ఆర్మైన్స్‌ NMML న్యూఢిల్లీ) 
ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌ జూన్‌ 9, 1947న న్యూఢిల్లీలోని ఇంపీరియల్‌ హోటల్లో 
సమావేశమైంది ఢిల్లీ. విభజన కోరుతూ చేసిన తీర్మానం వాస్తవంగా ఏకగ్రీవమైంది 
అనుకూలంగా 300 మరియు వ్యతిరేకంగా 10. జిన్నా తీర్మానం ఆమోదం గురించి 
పత్రికా ప్రకటన చేస్తూ కనిపించారు. చాలా మంది ముస్లిం లీగ్‌ నాయకులు 
పాకిస్తాన్‌ ని తూర్పు పడమర ముక్కలాగా విభజించడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. 
1971లో తూర్పు పాకిస్తాన్‌ డిపోయి బాంగ్లాదేశ్‌ ఏర్పాటు చేయవలసి వచ్చింది. 


ఇల గస్టేటెడ్‌ లండన్‌ న్యూస్‌ జూలై 5, 1947 (డిజిటల్‌ ఫోటో ఆర్మైన్స్‌ NMML న్యూఢిల్లీ) 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


Goverment Of India 


చారి త్రాత్సక (ప్రెస్‌ కాన్సరెన్న్‌: 
జూన్‌ 4, 1947 


2 జూన్‌ 1947న భారత నాయకులతో సమావేశం. మౌంట్‌ బాటన్‌ ఎడమవైపు నుండి: 
జిన్నా లియాఖత్‌ అలీ ఖాన్‌, సర్జార్‌ అబ్బుర్‌ రబ్‌ నిష్టర్‌, సర్దార్‌ బల్దేవ్‌ సింగ్‌, 
ఆచార్య కృపలానీ, సర్టార్‌ పటేల్‌ మరియు పండిట్‌ నెహ్రూ. 


జూన్‌ 4న, (ప్రెస్‌ కాన్ఫరెన్నో, ప్రకటించిన వేగవంతమైన టైమ్‌ టేబుల్‌ ప్రకారం భారత 
వైస్రాయ్‌ లార్జ్‌ మౌంట్‌ బాటన్‌ తేదీని ప్రకటించారు14/15 ఆగస్టు నాటికి స్వాతంత్ర్యం. 
ఇది ఎవరైనా ఊహించిన దాని కంటే చాలా త్వరగా జరిగింది.భారత స్వాతంత్ర్య చట్టాన్ని 
బ్రిటిష్‌ పార్లమెంట్‌ జూలై 18న ఆమోదించింది. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


Goverment Of India 


సహా-ఉనికి: జీవిత మార్గం 


ఇక్కడ వినాశనం 
(2 ప్రపంచ యుద్ధం) గా పోలి ఉంది. 
ది నాటా లాహోర్లోని బజార్‌ అయిన 
తర్వాత ధ్వంసమైంది 


'జాతీయత్వం యొక్క ప్రవేశద్వారం: 
పంజాబ్‌లో మతపరమైన అల్లర్లు" 


పంజాబ్లో ఘటనలు : దుకాణాలు మరియు 
ఇళ్లకు నిప్పు పెట్టారు మందర్‌ గ్రామం, సమీపంలో 
రావల్పిండి, మార్చి (1947) 


మత అల్లర్లు యొక్క పరిణామాలు: 
ధ్వంసమైన భవనాలు ,అమృత్సర్‌ ఫోటో 
తీయబడింది ఒక సమయంలో ఆహారం 
పొందేందుకు కర్ఫ్యూను సడలించారు 


=| అల్లర్ల సమయంలో బ్రిటిష్‌ సైనికులు 
స అమృత్సర్‌ వీధుల్లో గస్తీ తిరుగుతున్నారు 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


ఇషా ఇని 
Goverment Of India 


భారతదేశం ఐక్వతలో కాకుండా విభజనల 
నార్వభెకమాధికార హూదాను పొందడం విశాదకరం 


ఎవరైతే దేశ విభజన అనివార్యమైనదిగా తెలుపుతూ అదే 
సమయంలో స్వాతంత్రం అనే గొప్ప బహుమతిని పొందటానికి 
సిద్ధంగా ఉండాలని చెబుతున్నారో అటువంటి వారు నా దృష్టిలో 
బ్రిటిష్‌ ఎరలో పడిన నాయకులు 


బాబా ఖరాక్‌ సింగ్‌ వంజాబ్‌ నీనియర్‌ నాయకులు 
(ది ట్రిబ్యూన్‌ జూన్‌ 25 1947 


సర్‌ (0. రాడ్‌క్లిఫ్‌ 
(30 మార్చి, 1899 - 1 ఏప్రిల్‌, 1977) 


సర్‌ రాఢ్మిఫ్‌, ఎవరైతే విభజన రేఖ గీయటానికి నియమించబడ్డారో 
అతను అంతకు ముందెన్నడూ భారత దేశాన్ని సందర్శించలేదు. 
భారత్‌ దేశ సంక్లిష్ట పరిస్థితులు అతనికి తెలియవు. అతన్ని మొదట 
: పంజాబ్‌ బౌండరీ కమిషన్‌ వారు సంప్రదించినప్పుడు జూన్‌ 1948 
| నాటికీ ఆ పని పూర్తి చేయాలని తెలిపారు కానీ ఒక సంవత్సరం 
ముందుకు జరిపిన విభజన తేదీతో అతనికి కేవలం మూడు 
వారాల నమయం మాత్రమే లభించింది. ఈ రిపోర్ట్‌ తెలిపిన 
విధంగా వైస్రాయ్‌ వ్యక్తిగత విజయానికి సూచికగా ఈ విభజన 
ప్రక్రియ మొత్తం జరిగింది 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


ఇ ఇగ 
Goverment Of India 


Telfare of Kashmir Our First Concern 


నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కార్యకర్తలతో 


బ్రుల్లా 
దగా 


షేక్‌ అ 


శక 


HET 
ae 
స! 


th [111 


[1 
Gist 
11.1 


iin 


Ee] 

|= 

bp] 

fe 

gy 
నడ ఆ 
స్తై 

be 

శ్‌ 


శానా తాని 
Goverment Of India 


ఇఎలని 


ఈ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ హర్యానాలోని అంబాలా 
లో తప్పిపోయిన హిందూ మరియు సిక్కు శరణా 
రుల పేర్లను అక్షరక్రమంలో జాబితా చేసింది. 
విభజన జరిగిన వెంటనే ఉపఖండంలో లక్షలాది 
మంది పరిస్థితి ఎంత భయంకరంగామరియు 
అనిశ్చితంగా ఉందో ఇది వెలుగులోకి తెస్తుంది. 
కొన్ని కుటుంబాలు తమ బంధువులను హతమా 
రృటాన్ని ప్రత్యక్షంగా చూడగా , మరికొందరు 
తమ ప్రియమైన వారికి ఏమి జరిగిందో తెలియ 
క నిరంతరం ఆందోళనలో ఉన్నారు. 

ప్రజలు సహాయం కోసం ప్రభుత్వానికి లేఖలు 
రాశారు, అయినప్పటికీ, మానవతా సంక్షోభాన్ని 
ఎదుర్కోవటానికి ప్రభుత్వం పోరాడుతున్నందున 
చాలా లేఖలకు సమాధానం ఇవ్వలేదు. ప్రజలు 
మాత్రం తమ తప్పిపోయిన బంధువులను మళ్లీ 
కనుగొంటారనే ఆశ మరియు నిరీక్షణను కూడా 
కలిగి ఉన్నారు. 


దేశ విభజన భయానక రోజు 


ఆగష్టు 14 
థి 


శా తానె 
Goverment Of India 


జూన్‌ 1947లో, మౌంట్‌ బాటన్‌ సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌ 
అనే బారిస్టర్‌ని రెండు బౌండరీ కమిషన్‌లకు అధ్యక్షత 
వహించమని కోరాడు - ఒకటి బెంగాల్‌కు. అతనికి 
భారతదేశం గురించి అవగాహాన లేదు అలాగే 
ఇంతకు ముందు భారతదేశానికివెళ్ళలేదు. మౌంట్‌ | 
బాటన్‌ దీనిని ఒక అనుకూలమైన అంశంగా * 
భావించాడు, ఎందుకంటే ఎవరూ అతనిని | 
పక్షపాతిగా ఆరోపించరు. సరిహద్దు కమిషన్‌ సభ్యులు - ల 
సమానంగా విభజించబడ్డారు కానీ విభజనపై ఏకీభవి | 
ంచలేకపోయారు. దీంతో నిర్ణయాలను రాడ్‌క్లిఫ్‌కు 
వదిలేశారు. అతను జూలై 8న భారతదేశానికి చేరుకొ 

ని ఆగస్టు 12 నాటికి తన నివేదికను పూర్తి చేశాడు. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


© 


ఇషా ఇగ 
Goverment Of India 


300,000 SEEK SAFETY 
IN INDIA 


MASS EXODUS FROM MONTGOMERY: 
TREK BY BIGGEST CARAVAN 


The staggering figure of 300,000 Sikh and Hindu refugees 
having moved within the past week from the Montgomery 
District into Indian territory was given on Tuesday to Pandit 
Nehru and Mr Liaquat Ali Khan by the military authorities 
when the two Premiers reached Montgomery travelling 102 
miles by road, says a joint dispatch, dated September 2, from 
Press correspondents accompanying Pandit Nehru on his tour 
of the disturbed Punjab. 


This caravan was perhaps the 


వలస ప్రజల కాన్వాయ్‌(ప్రజా సమూహం) న ను ron 


spreading over 60 miles. A majority 


గ్రామాల ద్వారా వెళుతునప్పుడు ఎక్కువ మంది of them passed over the Sulaimanki 


bridge which was crossed by the 


(ప్రజలు వారు వెళ్ళిన గ్రామాల నుండి చేరుతూ En a a 


mass of refugees set foot 


కాన్వాయ్‌ పొడువుని 10 మైళ్ల నుండి 27 Dn ete a iphoto ae 


bad. This mass movement was 
mostly done by those who had 


మైళ్ల కు పైగా వేలాది ప్రజలతో విస్తరించాయి. Block cari ox animals for rans, 


tt. Thuse who are to be carried 
y tain number about 40,009 and are 
mostly in camps in Montgomery and 
Okara. When these are moved away 
within the next week or two, prac- 
teally 90 per cent of the Sikh and 
Hindu population of Montgomery 
District would have moved into India, 
Mando గా military authorities 
there had mn mass conversion of 
Sikhs and Hindus in certain areas 
and that several cases of abducticn of | 
women had occurred not only in wil- | 
lages but also while they were on 
road to India. The casualties 
since the military took over were 

not more than 
Since the flare-up occurred on 
August 18 and lasted till August 23, 
casualties occurred before the 
military twok charge of the situation, 
ing to evil authorities the | 


3-Mile Long Procession 
Pandit Nehru and Mr Liaquat Ali 
Khan were accom on ay 
by Br Karamar Rie 2 Minister of | 


‘Continued on page ? col. 5) 


దేశ విభజన భేయానక రోజు 


ఆగష్టు 14 


ఠి 


బు Ax 40) 
క మలా లం 


స 


1947 నాటి హింస మరియు విభజన ప్రకటన ఫలితంగా లక్షలాది మంది ప్రజలు 
రాత్రికి రాత్రే తమ ఇళ్లను 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


శ్ర 


శా ఖాని 
Goverment Of India 


ఇదంతా 4 మార్చి 1947న ప్రారంభమైంది. ప్రధానంగా హిందువులు మరియు సి 
క్కులతో కూడిన ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. 
సుమారు 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్‌లోని DAV కళాశాలకు 
చెందిన 10 మంది విద్యార్థులు చనిపోయారు. 


మార్చి 6 ఉదయం నాటికి అమృత్‌సర్‌, జలంధర్‌ సహా పంజాబ్‌ అంతటా ప్రధాన 
పట్టణాలు, రావల్పిండి, ముల్లాన్‌,సియాల్‌కోట్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. 
ల వావి (ag) 


రావల్పిండి అల్లర్ల నుండి బయటపడిన కొందరు 


రావల్పిండిలో అల్లర్లు, మార్చి 1947 


ను 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


శానా తాన 
Goverment Of India 


woe and the Killed Near cert 


23,000 Persons Starving at Wah Camp 


Me Trucks | see Tac Compaq 
ttacked By Mob 

17 KILLED: 16 INJURED 

241 WOMEN ABDUCTED 


a 


శరణార్థులు రోడ్డుపై హింసను ఎదుర్మోవడమే కాకుండా శతాబ్దపు అత్యంత ఘోరమైన 
వరదలలో కూడా బాధితులు. కాన్వాయ్‌ లో ప్రమాదకరమైన ప్రయాణం చేసిన ప్రజలు 
ఆకలి, వ్యాధి, అలసట మరియు ప్రకృతి యొక్క కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి 
వచ్చింది. ఉపఖండం యొక్క కుండపోత రుతుపవనాలను సహిస్తూ, వారు తడి చిత్తడి 
నేల మరియు భారీ వర్షపాతం గుండా ప్రయాణించారు. 3 అక్టోబర్‌ 1947 నాటి 
యొక్క సిమ్లా ఎడిషన్‌ నుండి వచ్చిన ఈ వార్తాపత్రిక కథనం, భయంకరమైన 
పరిస్థితులలో ప్రయాణించి పంజాబ్‌కు చేరుకున్న శరణార్థుల పైభారీ వర్షాలు మరియు 
వరదలు చూపిన ప్రభావాన్ని వివరిస్తుంది. పంజాబ్‌ అంతటా జలంధర్‌ మరియు 
ఫిరోజ్‌పూర్‌ వంటి అనేక నగరాలు నీటితో మునిగిపోయి విద్యుత్తు లేకుండా ఉన్నాయి. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 
వక 


శా తా 
Goverment Of India 


కా Y a జా 


3 ES క్ర a 
పశ్చిమ బెంగాల్‌లోని రానాఘాట్‌లో రవాణా కోసం ఎదురుచూస్తున్న శరణార్థులు. 


పంజాబ్‌తో పోలిస్తే బెంగాల్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజల వలసలు మరియు 
పునరావాసం భిన్నమైన రూపాన్ని సంతరించుకుంది. అధికారులు సంక్షోభాన్ని తగ్గించి 
చూపించి తూర్పు బెంగాల్‌ నుండి వలస వచ్చినశరణార్థులను వారి ఇళ్లకు తిరిగి వెళ్ళమని 
వారికి సహాయాన్ని నిరాకరించారు. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


(2) 


పట్టాలు చూసి విజయం సాధించాలని కలలు కన్నాం, 
కాని అవే పట్టాలు కలలను చిదిమేసాయి. 


దేశ ఐభజన భయానక రోజు 
ఆగష్టు 14 


© 


10,000 సం AND SIKHS IN DANGER AT JHELUN 
PE EOPLE ‘STRANDED IN CITY: NO FOOD TO EAT 


(1 ది సండే ట్రిబ్యూన్‌, అక్టోబర్‌, 1947 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


శా 
Goverment Of India 

విభజన సమయంలో, వారు (హిందువులు మరియు సిక్కులు) 
అనుభవించిన విషాద అనుభవాలు వారుభారతదేశంలో స్థిరపడిన 
చాలా కాలం తర్వాత కూడా వారి జ్ఞాపకాలలో తాజాగా ఉన్నాయి. 6 
జూన్‌ 1947న జాకోబాబాద్‌లో, 17 డిసెంబర్‌ 1947న హైదరాబాద్‌ 
లో మరియు 6 జనవరి 1948న కరాచీలో మతపరమైన ఘర్షణలు 
నంభవించాయి, ఈ వర్గాల్లో ఇటువంటి భయాందోళనలు 
సృష్టించబడ్డాయి, ఇది సింధ్‌ నుండి భారీ వలసలకు దారితీసింది. 
నవంబర్‌ 1947లో నింధ్‌ నుండి వలన వచ్చిన వారి నంఖ్య 
2,50,000, ఇది విపరీతంగా పెరిగి జనవరి 1948లో 4,78,000 
మరియు జూన్‌ 1948లో 10,00,000కి చేరుకుంది. కర్ఫ్యూ తర్వాత 
కూడా కొన్ని ఇళ్లను దోచుకోవడానికి ప్రయా 
డాన్‌ (కరాచీ), 


08 జనవరి 1948 మైనారిటీల భద్రత కోసం భారత్‌కు పాకిస్థాన్‌ ప్రభుత్వం 
హామీ కానీ వాస్తవ చిత్రం థిన్నంగా ఉంది. 


1.200 SIND: గగన్‌ 


మైనారిటీల భద్రత కోసం భారత్‌కు పాకిస్థాన్‌ FOR EVACUATION 


(ప్రభుత్వం వోమీ కానీ వాన్తవ చిత్రం 
భిన్నంగా ఉంది. 17 జూలై 1947 


1200 మంది సింధీ సిక్కులు ఉపాధి కోల్పోయారు 
మరియు భారతదేశానికి ఎస్మార్ట్‌ చేయమని 


అభ్యర్షించారు. - ది 
భర్థ - ది పయనీర్‌ 24 డిసెంబర్‌, 1947 
హ్‌ (గ 


హైదరాబాద్‌ (సింద్‌)లో 27 మంది మృతి, 16 
మందికి గాయాలు డాన్‌ (కరాచీ), 
19 డిసెంబర్‌ 1947 
1948 జనవరి 6న కరాచీలో జరిగిన మత హింసలో 122 మంది 
| మరణించారు మరియు 219 మంది గాయపడ్డారు. 
10జనవరి, 1948, ఆజ్‌ 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


20) 


Goverment Of India 


రసల 


బొంబాయిలో కొత్త గృహాల కోసం బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు రేవు వద్ద 
శరణార్థుల గుంపు. 


కరాచీ మరియు ముంబయి మధ్య ఓడలో ప్రయాణించే పెద్ద సంఖ్యలో ప్రజలు సింధ్‌ నుండి 
వలస వచ్చారు. శరణార్థుల తరలింపు కోసం భారత ప్రభుత్వం తొమ్మిది స్టీమర్లను 
నియమించింది మరియు పర్షియన్‌ గల్ఫ్‌ లైన్‌ యొక్క స్టీమర్లు కూడా ముంబైకి వెళ్లే 
మార్గంలో కరాచీలో ఆగిన సమయంలో ప్రజల ను ఎక్కించుకున్నాయి. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


త్ర 


రైళ్లలో స్థలం కోసం శరణార్థులు కష్టపడుతున్నారు 


విభజన సమయంలో భారతదేశం మరియు పాకిస్తాన్‌ మధ్య తిరిగే ప్రజలు రైల్వేలను 
విసృతంగా ఉపయోగించారు. భారతదేశం మరియు పాకిస్తాన్‌ మధ్య సంప్రదింపుల ద్వారా 
రైలు రవాణా చేపట్టబడింది మరియు ఇరువైపుల నుండి ప్రతిరోజూ 5-6 రైళ్లు కదిలాయి. 
మృతదేహాలు మరియు గాయపడిన వ్యక్తులతో రైళ్లు తమ చివరి గమ్యస్థానాలకు 
చేరుకోవడం గురించి అనేక భయానక కథనాలు ఉన్నాయి. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


శానా తాగ 
Goverment Of India 


విభజన సమయంలో మహిళలు చాలా బా 
1 ధలు పడ్డారు. విభజన సమయంలో వారి 
అనుభవం పురుషుల కంటే చాలా భిన్నంగా 
న ఉంది. వారిని అపహరించి, అత్యాచారం 
| చేసి అనేకమందిని వ్యభిచార రొంపిలోకి అ 
ie మ్మేశారు. చాల మందిని తమ మతాన్ని 
మార్చుకోవాలని , వారి కుటుంబాన్ని చం 
పిన పురుషులను వివాహం చేసుకోవాలని 
బలవంతం చేయబడ్డారు. అదనంగా, వారి 
స్వంత కుటుంబ సభ్యులు తరచుగా 
కుటుంబ పరువును కాపాడటానికి 
వారిని చంపడానికి పూనుకున్నారు. 
భారత ప్రభుత్వం 33,000 మంది 
'' మహిళలను అపహరించినట్లు నివేదించగా, 
పాకిస్తాన్‌ ప్రభుత్వం 50,000 మంది 
మహిళలను అపహరించినట్లు అంచనా 
వేసింది. కానీ ఈ గణాంకాలు బాధల 
పరిధిని చాలా తక్కువగా అంచనా 
వేసాయి. 


Hes కం 


కనక 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


జ 


Women recovered fi 
ern Pakloran ననా Toor 


- డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ 


అశాంతి సమయంలో ఒక స్త్రీని 
అపహరించడం చాలా పాపం, కానీ 
శాంతి స్థాపించబడినప్పటికీ ఆ స్ర్తీని 
వెనక్కి తీసుకు రాకపోవటం చాలా 
పెద్ద పాపం! 


EAI కక కే కసం కే 

1! 

thai ik a 
arr) hes Leb | 


| 


సఖీ 
ళ్‌ 
dat 


కి 
EE 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


Goverment Of India 


ప్రజా సమూహం గా అత్యధిక సంఖ్యలో ప్రజలు వలస వచ్చారు, వేడి మరియు 
కుండపోత వర్షాల మధ్య వందలాదిమైళ్ల దూరం నడిచారు. నడిచే కొద్దీ ప్రజా 
సమూహలు, 10 మైళ్ల నుండి 27 మైళ్ల వరకు విస్తరించి, పదుల సంఖ్యలో ఉండే 
ప్రజా సమూహలు పొడవు గ్రామాల నుండి వేలాది మంది ప్రజల చేరికతో మైళ్ల కు 
విస్తరించాయి. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


శ 
Goverment Of India 


భారతదేశ విభజనతో శరణార్థుల చిత్రాలు, కొందరు ఎద్దుల బండ్లపై, మరికొందరు 
కాన్వాయ్‌లపై లేదా నడుచుకుంటూ వలస వెళుతున్నారు 


దేశ విభజన భయానక రోజూ 
ఆగష్టు 14 


థి 


శా ఖాని 
Goverment Of India 


బెంగాల్‌లో ప్రజల రోజువారీ జీవితంలో జలమార్గాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి, 
వలసలు విసృతంగా పడవలను ఉపయోగించాయి. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 
© 


Goverment Of India 


TROOPS BEAT OFF MOB ATTACK 0% 
| VLLAGENEARR 


DELHI కాన్వాయ్‌ లు ముఖ్యంగా 
| MISCREANTS SNIPE FROM Houses గుంపుల దాడికి గురయ్యే 
IN DARYAGAN], ESCAPE అవకాశం ఉంది ప్రజలు 


STRAY STABBING CASES | ఆయం, పారిశుద్ధ్యం, 
IN BABAR ROAD AREA | ఆహారం లేదా నీరు లెకుండా 
ty Cur yal Crepeln? నడిచారు. వ్యాధులు ,అలసట 
NEW అలల Saterday —There ses sours «| 
సదనం re అకలి మరియు అలసటతో 
తం నంగా మరణించిన వేలాది మంది 


and the axdltary tock TIMEGALE MEE, SOTA Oph 


od ఆభ మెల bau, The తలం beat 3 hasty repeat | యుపి 
chins A milnary కాయల har ih pha "| వృద్ధులు మరి, ఎల్లలు. 


| The peer today అరల wut a umber of washes 1౪ 


పాకిస్థాన్‌ అప్పగించిన 
బాధితుల సంఖ్య చాలా 
తక్కువ. రెండవది చాలా 
తక్కువ మంది యువతులు 
రక్షించబడ్డారు. 
ప్రాంటియర్‌ ప్రావిన్స్‌లో 
యువతులు బానిసలుగా 
విక్రయించబడతారనే భయం 
కరమైన కథనాలు ఉన్నాయి. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


డు. కీ కీ 


మా వాటా భూమిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, దాని కోసం మీరు మా నుండి 
ప్రతిదీ తీసుకున్నారు 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


దేశ విభజన భయానక రోజు 


ఆగష్టు 14 
me ల 


Goverment Of India 


అనిశ్చితి భారం 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


Goverment Of India 


జీవితంలో ప్రతి ఉదయం మనం చిరునవ్వుతో మేల్కొంటాము! 


అక్కడి దృశ్యం చూసి ఇప్పుడు కన్నీళ్లు కూడా రక్తంలా మారాయి 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


G2 


దంతాల వాసాన Gs 


ద 


మనుషులు మరియు రైలు, రెండు ఒకే గమ్యం వైపుకి కదులుతున్నాయి, 
కాని ప్రయాణం ధ్వంసమైంది 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


విభజన నాటి శ్రవణ్‌ కుమార్‌ 


దేశ విభజన భయానక రోజు 


ఆగష్టు 14 
Dogme 


Goverment Of India 


మార్మెట్‌లు ఇక్కడ జనసాంద్రత ఉండేవి, నేడు ఈ శిథిలాలు ఆశ్రయాన్ని 
కూడా విక్రయించలేకపోతున్నాయి 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


సక 


చా ఇగ 
Goverment Of India 


రైళ్లు విభజన భారాన్ని మోశాయి 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


ఏళ్ల తరబడి వ్యవసాయం చేసిన రోటీని చూసి కన్నీరు మున్నీరైంది 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


Goverment Of India 


ఈ క్రూరత్వాలు మరియు హింసతో పోల్చినప్పుడు మీ బరువు 
నొప్పి చాలా ఎక్కువ కాదు 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


@ి 


లా ఇగ 
Goverment Of India 


సంప్రదాయాలు, హక్కులు, వారసత్వం మరియు బంధుత్వం... 
అన్ని గాలి వీచుకకు వదిలి 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


ల్త ప | 
న్‌ so ను #3 0 WN ష్య 
చివరి రైలును పట్టుకోవడానికి చాలా కప్పము కా. 
కొత్త ప్రారంభం యొక్క ఆశ 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


© 


Goverment Of India 


ఎవరు మామ లేదా బంధువు ఎవరు...? 
ఇది కేవలం రెండు ట్రెడ్‌ ముక్కలు మరియు ఒక కప్పు నీరు మాత్రమే 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


ఇ 
Goverment Of India 


తరణ 


సామూహిక స్థానభ్రంశం యొక్క అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే, 

తమ ఇళ్లను విడిచిపెట్టి, కొత్త వాటిని నిర్మించాల్సిన వారు తమను తాము 

నిర్వాసితులుగా లేదా శరణార్థులుగా భావించడం. వారు ఇప్పుడు ఎక్కడికి 

చేరుకున్నాఎంతకాలం అక్కడ నివసించినా వారి ఇల్లును మాత్రం ఎప్పటికి 
విడిచిపెట్టారు. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


త్రై 


ఇ ఖాని 


Goverment Of India 


వారసత్వం, వారసత్వం మరియు ఆభరణాలు జీవితం 
కేవలం శరీరం పైన తొడుగులు మరియు అనిశ్చిత జీవితం మాత్రమే 
మిగిలిపోయింది 


ఆ నిస్సహాయ కళ్లలో చాలా బాధ ఉండాలి.. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


శా 
Goverment Of India 


నీరు.. హిందువు, ముస్లిము అనే తేడా లేదు 


దేశ ఇభజగణ భేయూణక రోజు 
ఆగష్టు 14 


అ 


శా 
Goverment Of India 


taiy spoki ma 
7 0౪1, 
Whh 149 రాజం 
hash. uaocktar 

has-been: టం by noth 


is*™nioving 
Sr convoy of 5, 


S00 ఇంగ, 


98 October 22 


in. కోట. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


అ 


ఇ చాన 
Goverment Of India 


| beverbhcuits 


BRITANNIA 
|| శ 


పళ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చిట్టగాంగ్‌, నారాయణ్‌గంజ్‌, బారిసాల్‌ మరియు చాంద్‌పూర్‌ 
నుండి కలకత్తాకు శరణార్థులను తీసుకురావడానికి పదిహేను స్టీమర్‌లను ఏర్పాటు 
చేసింది. శరణార్థులు బెంగాల్‌ సరిహద్దును దాటినఇతర మార్గాలలో 
బెంగాల్‌-ఇంటర్‌-బెంగాల్‌ రైళ్లు మరియు ఖుల్నా-గోలాండో ప్యాసింజర్‌లో చేరారు. 
ఈ నివేదికలో నారాయణగంజ్‌ నుండి షాలిమార్‌ ఘాట్‌ వద్దకు స్టీమర్‌ 
చేరుకుంటుంది. 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


(9) 


ఒకప్పుడు జాతరల్లోనే అంతగా తెలియని వ్యక్తుల రద్దీ కనిపించింది. నేడు రొట్టె మరియు 
ఆశ్రయం అందించే ఎవరైనా బంధువు అయ్యారు 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


& 


Goverment Of India 


STEADY MOVEMENT OF 
REFUGEE CONVOYS 
SPECIAL TRAIN SENT TO KASUR 

TO EVACUATE NON-MUSLIMS | 

(By Our కలలా! Cerrmpendenl) 

“Hevenend of relagees drom the Eau లాం. 
and aha in the eppenits dreclion in grisg అల ఆట్‌! amd nell 
The ies wre moving with groaler repalarily and military | 
mater camper a well aa civilian mate lari which heave | 


vebsirered lor hla werk sre eversaling ర bath | 
pelauman af న. 


wot only make 3 warp small be 


మృ గా సా) తూర్చు పంజాబ్‌ నుండి పాకిస్తాన్‌కి మరియు 


Fin wads hare 1 be iadhiet bp 


Fm a Fer) వ్యతిరేక దిశలో ఇరు పక్షాల శరణార్థుల 


mets అ rebagres on fet ln beth 


| తరలింపు స్థిరంగా మరియుచక్కగా 

న | సాగుతోంది. రైళ్లు మరింత క్రమబద్ధంగా 
Tr 2,2 "సన... కదులుతున్నాయి మరియు సైనిక మోటారు 
అద్‌] రవాణాతో పాటు ఈ పనికి స్వచ్చందంగా 
నాననా అం ముందుకు వచ్చిన పౌర మోటారు లారీలు 
న | శరణార్థులను తరలిస్తున్నాయి. 

కా డొ = అని శనివారం న్యూఢిల్లీలో విలేకరుల 
౫5 సమావేశంలో సైనిక ప్రతినిధి ప్రకటించారు. 


దేశ విభజన భయానక రోజు 


ఆగష్టు 14 
అ 


ఇ ఖా 
Goverment Of India 


ఆ దృశ్యం ఇలాగే ఉంది.... జనాలు ఆత్మపై నిలబడినట్లే! 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


© 


శ 
Goverment Of India 


ఆశెనుణన్నాము 


సరిహద్దులో కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం రండి. 
కొత్తగా ప్రారంభిద్దాం. ey 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


Goverment Of India 


FAITH IN GOVERNMENT 
ESSENTIAL FOR PEACE " 


GANDHUT ASKS PEOPLE NOT TO 
TAKE LAW INTO OWN HANDS 


mhould Wave thee Goreme! irre కం adminaire 
la red fed Nabe 16 lato their orm bands, sald Mabaima 
Gard 1౬ ba post pane వాయి on Saturéar 


Prem hie ee అం. ప్రజలు చట్టాన్నితమ చేతుల్లోకి తీసుకోకుండా 

= mae 3 అలా be ఆం క చట్టాన్ని నిర్వహించే స్వేచ్చను ప్రభుత్వానికి విడిచిపె 
కతా Amal Khan and ప్‌? స్‌ు ట్టాలని మహాత్మాగాంధీ శనివారం తన 

Bhatt ml ste నానా కాల ప్రార్ధనానంతర ప్రసంగంలో అన్నారు. 


LAT - ది హిందుస్తాన్‌ టైమ్స్‌ వీక్లీ 
wa న nn a వనాలు ౧ రం, 14 సెపెంబర్‌ 1947) 
ty bor cl కు (ఆదివారం, 1 గుజ్బంబం, 


దేశ విభజన భయానక రోజు 
ఆగష్టు 14 


థి 


దేశ విభజనల ప్రాణాలు కోల్పోయిన, 
స్థాన భ్రంఈశంతొ॥ తీత బాధలకు గురైన 
లక్షలాది భారతీయులకు వందనాలు 


దేశ విభజన భయానక రోజు 
] ఆగష్టు 14 | 
— PAP Ee 


